ముత్తుస్వామి దిక్షి తులు 
రచన: 
డా॥ ఆర్‌. ra పద్మవాభరావు 
[పధానసంపాదకుడు : 


డాక్టర్‌ SD: రఘునాథాచార 





శ్రీ ఎన్‌, లక్ష్మీనారాయణ, పలా తన్‌ 
కార్యనిర్యహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1985 


T. T. D. Religious Publications Series No- 224 


SRINIVASA BALABHARATLI --40 
( Children Series ) 


MUTTUSWAMY DIKSHITULU 
by Dr. R. Anantapadmanabha Rao 


Chief - Editor : 
Dr S. B. Raghunadhacharya 


First edition: 1985 
Copies : 10, 000 
Price : 1—00 


Published by : 

Sri వ. Lakshminarayann-1:\.S. 
EXECUTIVE OFFICER, 

Tirumala Tirupati Devasthanan 
Tirupati. 


Art: GHAYA 


Printed at : 
Tirumala Tirupati Devasthanams Press, Tirupati. 


ముందువూట 


అల్లారు ముద్దుగా పెరిగే అందాల బాలల అద్దాల్లాంట్‌ మనసులు 
ఎంతో నిర్మలమైనవి, వాటిముందు మనమెలాంటి సంస్కారాలను 
నిలిపితే అవే ప్రతిబింబిస్తాయి. చెరగని ము[దవేసిన ఆ సంస్కా 
రాలను వాళ్ళు భదంగా జీవితమంతా దాచుకుంటారు. భావిభారత 
పౌరులై న వౌరెంత సంస్కారంతో పెరిగితే, ఈ దేశాన్ని అంత 
చక్కగా తీర్చిదిద్ద గలుగుతారు. కనుక మన సంస్కృతిలోని గొప్ప 
దనాన్ని, భారత చాతికి పెట్టని అలంకొరాలై [ప్రపంచాన్ని అలరించే 
మంచిగుణాలను వాళ కు ఉగ్గుపాలతో నూరిపోయాల్సిన అవసరం 
ఎంతైనా ఉంది, ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్నెన్ని రంగాల్లో లబ్ద 
(పతిస్టులై నా (పజిల్లో ఈ సంస్కారం కొటవడితే [పమౌణాలు 
పడిపోయి జాతి అంధకారబింధురమౌతుంది. అందుకే మనదేశంలో 
పుట్టి ఏదో ఒక్‌ ఆదర్శానికి అంకితమై మనకు గర్వకారణమైన 
మహాపురుషులు, మహాపతి[వతల కథలు చిన్నారిపాపలకు అందు 
బాటులో ఉండేటట్లు చేయడానికే ఈ [పయత్నం, [ప్రాచీన భారతీ 
యుల మహ త్తరాదర్శాలను పరోక్షంగా తెలియజేయడమే ఇందులోని 
ముఖ్యోద్దేశ్యం. 


తిరమల తిరుపతి దేవస్థానం. ఈ సంకల్పంతోనే ' శ్రీనివాస 
బాలభారతి అనే పృ స్తకమాలిను చిన్నపిల్ల లకోసం (పకటీస్తు న్నది, 
“మీరు బాలభారతి' అన్నా మాకు, మాకుటుంబంలో అందటీకి 
ఉపయోగిస్తున్న దంటున్నారు చాలామంది పెద్దలు. తాము చదివి 
తమపిల్లి లచేత చదివి స్తే కొంతకు కొంత మా ఆశయం 
నెరవేరుతుంది. 


శ దాలసొహి త్యాన్ని చక్కగా తీర్చి దిద్ది, మంచి రచన 
లను శతయాపచేయించి, ఆందరికీ అందుబాటులో ఉండేటటు 
సంపాదించిన డాక్టర్‌ ఎస్‌, బి. రఘునాథాచార్య (కోఆర్లి నేటర్‌ 
పబ్లి కేషన్స్‌, టి. టి, డి.) గారికి నా అభినందనలు, ఈ సణాళికకు 
సహకరిస్తున్న రచయితలకు, కళాకొరులికు నాధన్యవాదాలు, 


[కోధనఉగాది ) ఎన్‌. లక్ష్మీవారాయణ, ఐ.ఏ.ఎస్‌, 
22)... 100 కార్యనిర్వహణాధికొరి 
తిరుమల తిరసతి దేవస్థానములు, తివపతి, 


స్వా గతం!! 


(శ్రీ నివాసదయోద్భూతా బాలానాం స్ఫూ ర్రిదాయినీ । 
భారతీ జయశాలో శే భారతీయగుణోజ్వ్యలా ॥ 
లగి జై 


ఖండ ఖిండాంత రాల్లో నాగరికత కన్నువి ప్పేనాటి కే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక-ధార్మికాదర్శాలకు "పీప్‌ పడ్డది 
మన భరతఖండం. ఈ గడ్డపై పుట్టిన [పతిమానవుడు షలధర్మొన్ని 
ఎదిరిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని పండించుకొ ని, మాధవాభి 
ముఖంగా నడచి మహనీయకీ రి నార్జించినవాదే, అలాంటి మహాత్ముల 
సన్నిధి మన సుఖసంళోషాలకు పెన్నిధి. కనీసం వారి జీ వితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలి తే వాటి [పభావం మనమీద ఎంతో ఉంటుంది. 
“నేను భార త్రీయుజ్ణి ' “ఇది కరతరాలనుంచి పస్తున్న నా సంప 
దాయం “ఇది నాకర్తవ్యం' అని |పతిబాలుడ్కు బాలిక ఈ దేశ 
సేవకు తనను అంకితం చేసుకొంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మహా 
పురుషులు, మహాసత్మివతలు, మహావీరులు పుట్టి, పెరిగి, చక్కని 


సంస్కృతికి పునాదులు వేశారు. న్వచృమైన జీవనవాహినిని మన 
దొకౌ [పవహింపచేశారు. అహ: మనమెంత అదృష్టవంతులం ః 
మనవెనుక ఎంత ఉదాత్తమైన చరిత ఉంది. అ పుణ్యపురుషులు 
మహాసాధ్వులు ఇక్కడ పట్టకపోతే మనరిగా మనం చెప్పుకొనే 
మహత్తరమైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సం|క్రమించేవి? 
వాళ్ళను అర్థంచేసుకో వడం, వాళ్ళ చరిత మననంచేసుకోడం 
వారి ఆదర్శాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందించే 
విద్యాభ్యాసం. అది ముందు మందు నునజాతి జీవన ప్రవాహంలో 
కొన్ని ఏండ్ల దాకౌ చెక్కుచెదరని స్ఫూర్తి సౌర భాలను విరజిమ్ము 
తుంది, అందుకే (్రీనివాసబాలభారతి ఉదయించింది. ఎందటో 
మహానుభావుల్ని మీ ముందుంచుతో ౦ది, ఇక మీదే ఆలస్యం, 


బాలలూ 8 రండి! రండి! 
నిండుమనస్సుతో మీ కిదే మా స్వాగతం ; 


డోధన, ఉగాది ఎస్‌, బి. రఘునాథాచార్య 
2281085 | పధానసంపాదకుడు, 


అద్ది కాశీపట్టణ౦. పవిత్రమైన గంగానది ఉరకలు 
వేస్తూ పారుతోంది. స్నానసంధ్యాదులు ముగించుకొని 
ఏదో (పార్టి స్తున్నాడతడు. క్షణాలుమా[తమే గడిచాయి. 
చుట్టూ ఉన్నవారి ఆశ్చరా్యనికంతులేదు. అత్తని 
చేతుల్లో ఒక దివ్యమైన ఫీణ వెలిసింది. ఆనందపర 
వశుడై దేవీద త్తమైన ఆ వీణను మీటుతూ చిందులు 
వేస్తున్నాడతడు. [ప్రజలు పాదాభివందనం చేస్తున్నారు. 
అందటీకీ ఒకే (పశ్న- ఎవరా మహానుభావుడు*! ఆయ 
నెవరో కాదు; గురుగుహదయాపా త్రుడై న ముత్తుస్వామి 
దీక్షితులు, వాతాపి గణపతిం భజే" అని [పతినోట 
మనం వినే గణపతి (ప్రార్థన ఆ 'నాదజ్యోతి'రచనే, 
సంగీత తిమూర్తుల్లో ఈయనకే “దీక్షితార్‌' అనే (ప్రసిద్ధి, 


తంజావూరుజిల్లాలోని తిరువారూరుకన్న సంగీత 
[తిమూర్తుల్లో మొదటివాడు త్యాగరాజు మూడోవాడు. 
శ్యామశాస్త్రి, మధ్యమణీ ముత్తుస్వామిదీక్షితులు 


ఆయన జీవితమే ఒక సంగీత తపస్సు. కరువు కాటకా 
లతో అలమటిస్తున్న ఎట్టయాపుర్మప్రాంతాన్ని చూసిన 
ఆయన హృదయం [దవించింది, అమ్మృతవర్షి జీరాగంతో 
కృతినాలపించాడు. కుంభవృష్టి కురిసింది, ఆర్హులై న 
అక్కడి (పజల అనందానికి హద్దుల్లేవు, తను నేర్చిన 
విద్యతో లోక సేవ చేయాలనే ఉన్నతాదర్శానికి, నిరా 
డంబర జీవనానికి దీక్షితులు మనకు [పథమోదాహరణం 
కావాళ్‌, 


వంంత్తుసా (విందికితంలం 


సంగీత తిమూ ర్తులు* 

అదొక శ తాద్దం. సంగీతసరస్వతి సామాజ్యం వేసిన 
కాలమది, 11601850 మధ్యకాలం, సంగీతానికి సంబంధించినంత 
వరకు [పపంచదేశాల్లో ఎందరో నుహానుభావులు ఆకాలంలోనే 
జన్మించారు. యూరప్పరేశంలో బికోవన్‌, మొజారల్‌ మొదలై 
ప్రముఖులు ఈ కాలంలోనే పట్టారు. దక్షిణ భారత దేశింల్‌ 
“సంగీత త్రిమూ రు ' లనబడే త్యాగయ్య, దీక్షితార్‌, శ్యామశాస్త్రి 
ఈ కాలంలోనే జీవించారు. తెలుగులో కవ్మితయం నన్నయ, 
తిక్కన, ఎట్టన లకు ఎంత పేరు (సఖ్యాతులు పచ్చాయో, అలానే 
ఈ ముగ్గురికీ విశేష ప్రచారం లభించింది, 


వీళ్ళ ముగ్గురూ తంజావూ రుజిల్లాలోని తిరువారూరు లో 
జన్మించడం విశేషం. వీరి కృతులు మూడు భిన్న మార్గాలకు సంబం- 
ధించినవి. వీరికి జ్ఞానోపదేశం ముగురు దేవలోక గురువులు 
చేయడం విచి తం. సంగీత [ప్రపంచంలో త్యాగయ్య ఎంత 
మహానుభాపుడో దీక్షితులవారు అంత గొప్పవారు, 161847 


మధ్యకాలంలో త్యాగరాజు, 1775_1885 సంవత్సరాలలో దీక్షితుల 
వారు; 1788...1027 నడుమ శ్యామశాస్త్రి జీవించారు. 


డిరువారూరుకు ఎంత అదృష్టం : 


ముగ్గురూ అలౌకిక జ్ఞానసంపన్ను లే, త్యాగ రాజులవౌరికి 
స్వయంగా నారదమహర్షి వచ్చి స్వరార్థ పమనే సంగీత [గంథాన్ని 
ఇచ్చాడు, అలానే దీకీతులవారికి సు|బహ్మణ్యస్వామి నోటిలో 
కలకండ నేసి కండచక్కెరలాంటి కీర సలు [వా సేందుకు దోహదం 
చేశాడు, శ్యామళాన్త్రికి సంగీతస్వామి జ్ఞానోపదేశం చేశాడు. 
త్యాగయ్య 24 వేలకుపైగా కృతులు రచించాడు. శ్యామశాత్త్రి, 
దీక్షితులు నాలుగువందల రచనలు చేశారు. తిరువారూరు చేసుకొన్న 
అదృష్టం అలాంటిది. సంగీత [ప్రపంచంలోని (పసిద్ధుల్ని కన్న 
యోగ్యత అ (ప్రదేశానికి దక్కింది, ముగ్గురు మహాగాయకులు తమ 
తమ యిష్టానుసారం [ప్రాణాలు వదలిన విచిత ఘట్టాలు చిరస్మర 
ణీయాలు. వారిముగ్గురిలో వయస్సులో చిన్నవారు దీక్షితులవారు. 


జననం: 
తంజావూరు నాయకరాజుల పాలనలో సంగీత సాహిత్యా 
లకు ఆశ్రయమిచ్చిన రఘునాథనాయకుని కొలువులో గోవింద 


దీక్షితులు మం|తిగా ఉండేవారు. వారిది వేంకటమఖి సం|పదాయం. 
వారివంశంలో రామస్వామిదీక్షితులకు జన్మించినవాడు ముత్తుస్వామి 
దీక్షితులు, రామస్వామి సంగీతంలో పేరున్నవాడు. హంసధ్వని 
రాగక ర్ల. ముత్తుస్వామికి బాలస్వామి, చిన్నస్వామి అనే ఇద్దరు 
సోదరులున్నారు. మన్మథనామ సంవత్సరం 1175 మార్చి 24వ 
తేది రామస్వామి, సుబ్బమ్మల నోముల పంటగా కుమారుడు 
కలిగాడు. అది కృ త్తికౌ నక్ష తసమయం. తంజావూ రుజిల్లాలోని 
వై దీశ్వరాలయంలో ని ముత్తుకుమార స్వామి అన్ముగహంవ ల్ల తమకు 
కుమారుడు కలిగాడని తల్లి దండ్రులు ముత్తుస్వామి అని పేరు 
పెట్టారు. 
విద్యాభ్యాసం: 

పువ్వుపుట్టగనే పరిమళిస్తు ౦దన్నట్లు బాల్యంలోనే ముత్తు 
స్వామి తెలివితేటలు (ప్రదర్శించాడు. ఎకస౦థా[గాహి అయ్యాడు, 
గురువులకు అభిమాన శిష్యుడయ్యాడు. 18వ సంవత్సరంలోనే 
వేదాలు చదివాడు. కౌవ్యాలు, నాటకాలంకారశాస్తాోలు నేర్చు 
కొన్నాడు. సంగీతాభ్యాసం మొదలెట్టాడు. జ్యోతిషం, వైద్యం, 
మాం తీక౦-ఇలా శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలనే పట్టుదల 
పెరిగింది, 


బాల్యంలోనే కీర్తనలు | 

సంస్కృత విద్య చక్కగా నేర్చుకొని గేయరచనలో 
పటిష్టత సాధించాడు. తమిళ, తెలుగు భాషల్ల్‌' పొటలు [వాసినా 
సంస్కృృతంపాలు హెచ్చు. వీరిది నారికేళపాకం. చిన్నతనం 
నుంచే దేవ్యుపాసనద్వారా (శ్రీవిద్యను కరతలామలకం చేను 
కొన్నాడు. జయదేవుని అష్షపదులను, మినహాయిస్తే సంస్థృత౦లో 
యింతపటిష్టంగా కీర్తనలు రచించినవారు లేరు. తెలుగుభాష 
అప్పటికే గేయానుకూలమైన శై లికి వచ్చింది. తమిళంలో గోపాల 
కృష్ణభారతి రచనలు సాగిస్తున్నాడు, శబ్దానికి, నాదానికి అను 
కూలంగా సంస్కృతంలో కీ ర్రనలు దీక్షితులు | వాశాడు. 


తనబాణి తనది; 


సంగీతంలో (ప వేశం లభించింది మొదలు తన బాణీలో తాను 
పాడుకొనేవాడు. వీణానాదంతో మైమరచిపోమేవాడు. గురువుల 
కది ఆశ్చర్యం కలిగించినా అతని (ప్రతిభకు మెచ్చుకొనేవారు. 
భవిష్యత్తులో ఇతడొక (పతిభామూర్తి కాగలడని ఊహించారు. 
పూర్వజన్మ వాసనా ఫలితంగా ఇతడు సకలవిద్య లలోను పాండిత్యం 
సంపాదిస్తున్నాడని భావించారు. తోడిళిష్యులు అనురాగంతో చూసే 


వారు. తల్సిదర్మడులు అల్లారుముద్దుగా పెంచారు. రామస్వామి 
దీక్షితులు తనవంశ ప్రతిష్టను నిలిపే వ్యక్తి తనకుమారులలో 
[ఫథముడై న ముత్తుస్వామి యని గర్వపడేవాడు. 


త౦డివెంట కచేరీలకు : 


కుమారునికి చిన్నపయసులోనే వివాహంచేశారు రామస్వామి 
దీక్షితులు. శాస్త్రాధ్యయనంలో తలమునకలై న ముత్తుస్వామికి 
ఇంటి ధ్యాసలేదు. నిష్టతో విద్యాభ్యాసం చేయడం, సంగీఠోపానన 
ఇవీ నిత్యకృత్యాలు. తం| డితో కలిసి సంగీత కచేరీలకు హాజరయ్యే 
వాడు. మహారాజుల దగ్గర తనతం|డి కానుకలు స్వీకరిస్తుం'కే 
చూసి అనందించేవాడు. శ్రోతల్ని మైమరపింపజేసేలా సంగీత 
సాధన చేసేవాడు. [ఫత్యేకబాణీలో కీ రనలు గానం చేసేవాడు. 


పరధ్యానం: 

ముత్తుస్వామి ఎప్పుడూ సంగీతధ్యాన మే తప్ప సంసారం 
గులించి సట్టించుకొ నేవాడుకొదు. ఏమీ తిలియని వయస్సులో ఆతనికి 
వివాహం జరిగింది, ఇంట్లో అత్తమామలకు అనుగుణంగా నడుచు 
కొంటోంది కోడలు. ముత్తుస్వామి కాలకృత్యాలు తీర్చుకొని 
భగవంతుడి ధ్యానంలో కూర్చుం'కే భోజనం'వేళకు గాని లేవడు, 


భోజనానంతరం కొంత విశ్రాంతి. సంగీతసాధనలో సాయంకాల 
మయ్యేది. ఇలా రా|త్రింబవ ళ్ళ కుటుందివిషయాలను పూర్తిగా 
మరచిపోయి ముత్తుస్వామి తిరగడం చూసిన తల్లి దం|డులకు ఏమీ 
తోచలేదు. భార్యను గూర్చి ఒక్క క్షణంకూడా ఆలోచించని 
కుమారుడి పరధ్యాగానికి వారు విస్తుపోయారు. 
రెండో పె శి: 

బంధువులంతా ముత్తుస్వామిని గూర్చి ఆలోచించసాగారు. 
అతడి వరధ్యానానికి కొరణం భార్య రూపవతి కాకపోవడమను 
కొన్నారు. సం[పదాయకుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయి ఎంతో 
ముచ్చటగా ఇంటిపనులు సవరించేది. భర్థ అనుగహం కోసం 
ఎదురుచూ సేది, కాని ముత్తుస్వామి అవేపీ పట్టించుకొనే స్థితిలో 


లేడు. ఎల ల్లస్పుడూ దైవచింతన, రెండో వివాహుంచేసి, అంగ్‌మైన 
కోడలిని 'తీసుకొనివ స్టే కుమారునికి సంసారం పై వ్యామోహం 


పెరుగుతుందని బంధువులు సలహా యిచ్చారు, ' తథాస్తు' అన్నారు 
పెద్దలు, శాస్తో? క్రంగా రెండో పెళ్ళి జరిపించారు, కొని ముత్తుస్వామి 
నడవడిలో ఏ విధమైన మార్చు రాలేదు. మూడు ముళ్ళు నేశాడే 
తప్ప సంసారతగులంలో చిక్కుకోలేదు, భగవద్భక్తి మరవ 
లేదు. 


మనలిసంస్థానం : 

తం౦|డి రామస్వామి సంగీతంలో మహావిద్వాంసుడు. ఒకనాటి 
కచేరీలో “మనలి” సంస్థానం జమీందారు ము త్తుకృష్ణ మొదలి 
యారు రామస్వామిసంగీతానికి పరవశులై పోయారు, పాదాభి 
వందనం చేసి చేతులు జోడించి అభ్యర్థించారు _ “మీరు మౌ 
సంస్థానంలో పండికులుగా ఉంటే మహాభాగ్యంగా భావిస్తాం” 
జమీందారుగారి విన్నపానికి మౌనా౦గీకార౦ తెలియజేశారు 


రామస్వామి. కుటుంబంతో సహా రామస్వామిదీక్షితులు “ మనలి ”' 
సంస్థానానికి తరలిపోయారు. 


చిదంబరనాథయోగి ఆశీస్సు 3 

ముత్తుస్వామి సంస్థానో ద్యోగుల అభిమానాన్ని సంపా 
దించాడు. సంగిత సాధనలో శే పెరు గడించాడు. ఒకనాడు చిదంబర 
నాథయోగి అనే సంగీతవిద్వాంసుడు జమీందారు దర్శనానికి 
విచ్చేశాడు. కొంతకాలం అక్కడ సంగీతకచేరీలలో జమీందారు 


వారిని సంకోషసరచదే ఉద్దేశంతో ' మనలి "లో రామస్వామియింట్లో 
బసచేశాడు. సంగీతక ళారహస్యాలు చిదంబరనాథయోగి, రామస్వామి 


చర్చీంచుకొ నేవారు. కొన్ని నెలలు ఇలా వారీ సంభాషణలు ముచ్చ 
టగా సాగిపోయాయి. ఆ సంభాషణలన్నీ తదేకంగా విని మురిసి 


వాయవాడు ముత్తుస్వామి. మధ్య మధ్యలో తనకుగల సందేహాలు 
నివృ త్రి. చేసుకొ నేవాడు. సంగీతంపట్ల ముత్తుస్వామి అభిరుచికి 
చిదంబరనాథయోగి సంబర పడ్డాడు, పిల్ల వౌనికి ఉద్ది వల భవిష్య త్తు 
గలదని ఆశీర్వదించాడు. తల్లి దం(డులు అనందసర వశులయ్యారు. 
కాశీయాత వ 

చిదంబరనాథయోగి అక్కడనుండి కాశీనగరానికి బయలు 
చేరాలని సంకల్పించారు, గత కొద్ది నెలలుగా రామస్వామి కుటుందిం 
తమ సన్నిపాత త్వాన్ని పురస్కరించుకొని ఎంతో బాధగా వీడో్య-లు 
చెప్పారు, తనకో ము త్తుస్వామిని, అతని ఇద్దరు భార్యలనుగూడా 
కోశీకి ఆహ్వానించాడు యోగి, దూర[పయాణమే అయినా, రామస్వామి 
అంగీకరించాడు. కుమారుని [ప్రవ ర్హనలో మార్చు వస్తుందేమోనని 
ఆ తండి అశ | చిదంబరనాథయోగితో ముత్తుస్వామి, సకుటుంబంగా 
కాశీకి విచ్చేశాడు. కాశీవిశ్వనాథుణ్ణి సేవిస్తూ కొంతకాలం గడిపాడు. 


మం|తోవదేశం ; 


చిదందిరనాథయోగికి ముత్తుస్వామిపై ఎనలేని వాత్సల్యం 
ఏర్చడింది. భగవద్భ ర్రీతత ఎరుడై న యువకుని పై యోగికి అవ్యా 
జానురాగం కలిగింది. లౌకిక సుఖ సంసారాది వ్యామోహాలిపట్ల 


నిశ్చింత గా ఉన్న ముత్తుస్వామికి మం|త్రోపదేశంబే స్తే బాగుంటుందని 

సంకల్పించాడు యోగి. ఒక శుభముహూ ర ౦లో శ్రీ విద్యామం| కోప. 
జ అటిట 

దేశం చేశారు నిష్టగా మం|త జసి౦ చేశాడు ము త్తుస్వామి 

త దేకచి త్తంకో, నిశ్చలధ్యానంకో మంత జపం చేస్తున్న ముత్తు 

స్వామిదీకకు యోగి ఆనందించాడు. 


సంగితసాధన ! 
సూర్యోదయంకాగానే గంగాసదీతీరంలో స్నానం చేసి 
కాళికా వి శ్వేశుణ్లి, అన్నపూర్లను "సేవించి అసరాహ సమయానికి ఇంటికి 
శ్ర లు లు 
చేరేవాడు ముత్తుస్వామి. భార్యలిద్దరు అనుకూలంగా వంటా, 
వాళ్ళు చేసి భర్తను (వసన్నుణ్ణీ చేసుకోవాలని ఉబలాటపడేవారు. 
నెయంసమయాలలో విహారంగా వెళ్ళి సంగితసాధనలో లీనమయ్యే 
వాడు. పండుగలు, పర్వాలు గడచిపోయాయి. ఐదు సంవత్సరాల 
కాలం మం[శజపంలో మరో [పపంచ మే మరిచిపోయాడు 
ముత్తుస్వామి. గేవ్యుపాసనతో తేజస్సు ఆవరించింది. భార్యలిద్దరూ 
తిరిగి స్వగామానికీ వెళ్ళిపోదామని భర్తను దితిమాలారు. యోగి 
సు త్తుస్వామికి మంత సిద్ది కలిగిందని, సంస్తానానికి తిరిగి వెళ్ళ 
ఆనీ (ల ఢి 
వచ్చునని ఆదెశించారు. 


ముత్తున్న్వామికి సంతృ కలిగ లదు, టం ఈసరి అయి 
నట్లుగా కోచడంలేదని యోగికో సందేహం వెలిబుచ్చాడు. మం|క్రో 
పాసనలో తానేమీ లోపం చేయకపోయినా, దేవి తనపట్ల అనురాగం 
చూపలేదేమోనని అనుమానం వ్యక్తం చేశాడు, చిన్నతనంనుంచి 
తనకు భగవద్భక్తి ఉన్నందున దేవి కరుణాకటాక్షవిలాసం 
ము త్తుస్వామికి లభించిందని యోగికి తెలుసు. సంగీత సాధనలో 
పారమ్యుం లభించగలదని తెలుసు. అయినా ముత్తుస్వామికి గల 
సందేహం తీర్చాలని భావించాడు. అతని [ప్రవర్తనలో మార్చు 
రాగలదనుకొ న్నాడు. 


నీ కోరిక సిద్ధిస్తుంది ! 

మరునాడు ఉదయాన్నే లేచి గురుశిష్యులు ఇద్దరూ గంగానదీ 
తీరొనికి వెళ్ళారు, సూర్యుడికి అర గ్రమిచ్చాడు ముతు స్వా మి, సందే 

ఖు జి 

హంగా 'యోగిపంగవా! నాకు మం|తసిద్ది కలిగినట్లు రార్కాణ 
లభించడం లేదు'_ అన్నాడు ముత్తుస్వామి. “నీకా అనుమానం 
అక్కరలేదు. రేపటిదినం నీవు ఒంటరిగా నదీస్నానానికి వచ్చి 
నప్పడు మం తోపాసనచేసి మోకాటినీటిలో నిలబడి రెండుచేతులు 


నీళ్ళలో వెల్ల కిలబెట్టి నీ మనసులో కోరికను ధ్యానించు. నీవు 
చేతులు ఆకాశంవైపు ఎత్తగానే సీ కోరిక సిద్దిస్తు ౦ద” అన్నాడు 


rr: 


[| a సట 


TT] Fr 
hl! న 
0 సైగ 111 
| I 





యోగి. ఆ రోజంతా ముత్తుస్వామి మరింత భర్తీ (శద్ధలతో 'దేవిని 
ధ్యానించాడు, (త్రికరణశుద్ధిగా ఉపాసనచేశాడు. 


౪ వీణను నాకు బహూకరించు ; 

సూర్యోదయం యభానిధిగా నదీస్నానానికి వెళ్ళాడు. మరే 
హితులు చుట్టూ చూస్తూనే నిలుచున్నారు. నదిలో మునకవేసి 
లేచాడు ముతుసా(మి. గాయ, తీమం, తాన్ని ఉచ్చరించాడు. అర 
[పదానం _— శుచియై ర . యోగి మ 
నిచ్చిన |పకారం మనస్సులో కోరిక బయట బెట్టాడు, అస్పష్టంగా 
వినిపిస్తున్న వాక్యాలను పక్కనే స్నానం చేస్తున్నవారు ఆలకించి 
అబ్బుర పడుతున్నారు. మరికొంద రు పిచ్చివాడని [భమపడుతున్నారు. 
“దేవీ । ఏ వీణానాదంతో జగత్తు నంతా మైమరపింపజే సే శ క్రి గలదో, 
సృష్టికర్తమైన (బహ్మకు (ప్రియంగా సరస్వతీదేవి ఏ వీణాతం|తు 
లను మీటి అనందాన్ని గలిగింపజేస్తుందో, అలాంటి వీణా వాడ్యాన్ని 
నాకు ౧హూకరించు అని ధ్యానంచేశాడు ముత్తుస్వామి. ముఖంలో 
తేజస్సు దేదీప్యమానంగా [పకాస్తోంది. దుదక్షణంలో అతని 
పవ్మితహస్తాలలో సాధారణ వీణలకిం పె చిన్నది, ఆతి తేజోవంత 
మైనగి అయిని వీణ [పత ్యకమెనది. కసులక ద్దుకొన త్ర 0|తులు 
మీటాడు ముత్తుస్వామి, నదినుండి వెలుపలికివచ్చి ఆనందతాండనం 


చేశాడు, (దీక్షితుల వంశీయుల ఇంట్లో ఇప్పటికీ ఈ వీణ పూజలు 
అందుకొంటోంది.) 


తిరిగి మనలి సంస్థానానికి 1 


అ అద్భుత శక్తిని జాసి చుట్టూ ఉన్నజనం ఆశ్చర్య 
చకితులై పాదాభివందనం చేశారు. అతనీ మహ త్తరశ క్రి ని వేనోళ్ళ 
కొనియాడారు. దేవి (ప్రసన్నమై యిచ్చిన వీణను స్పృశించి తమ 
జీవితాలు ధన్యమైనట్లుగ్గా భావించారు. కారణ జన్ముడై న ముత్తు 
స్వామిని అభినందనలతో ముంచెత్తారు. దివ్యపసాదమైన ఆ 
వీణను చూసి యోగి సంశోషించాడు. ముత్తుస్వామికి అష్టమహా 
సిద్ధులు అందెలా మంత్రోపదేశం చేశాడు. ఇతడు మహాపురుషుడు 
కాగలడని చాటిచెప్పాడు. వేదాంత గాస్తైన్ని కుణ్ణంగా ఉపదేశించి 
మనలి సంస్థానానికి తిరిగి నెళ్ళవలసిందిగా సూచించాడు. యోగికి 
అపసానకొలం నమీపించిందని తెలుసు. తన న్రల్ణజాజకాతన్య 
ఏవిధమైన ఇబ్బందులు కలగరాదని అలా fas 
స్వామి ఇద్దరు భార్యలతో (ప ప్రయాణమై 
ముత్తుస్వామి సుహాత్త్వం౦ కర్గాకర్ణి గా వి] 
సత్కారాలు చేశారు. 








మనలి సంస్థానాధీడు నగరం వెలుపలికివచ్చి పూర్ణకుంభ 
స్వాగతం పలికాడు. మహాపురుషునిరాకలాగా జయ జయధ్వానాలు 
చేశారు పురజనులు, దేవతల్ని |పసన్నుల్ని చేసుకొనే యత్నంలో 
ముత్తుస్వామి అంతర్యాగ, దిహిర్యాగాలు నడిపించాడు. తల్లి దండ్రుల 
సేవలో జన్మచరతార్థమైందని భావించాడు. _వారికుటుంబానికి ఏ 
లోటు రాకుండా జమీందారు సకలోపచారాలు చేస్తు న్నాడు. మంత్రో 
పాసన ఏమరకుండా చేస్తున్నాడు ముత్తుస్వామి. ఐహికసుఖాలపై 
క్రమక్రమంగా చూపు సన్నగిల్లింది, కేవలం గార్ల స్య జీవితంలో 
భాగస్వాములుగా భార్యలిద్దరిసీ చూసేవాడు. సంతానం లేదనే 
చింళ భార్యలిద్దర్నీ పీడిస్తోంది. ఆ విధమైన చింతనలేదు ముత్తు 
స్వామికి. కాలం దొర్లి పోతోంది. గామస్వామికి ముత్తుస్వామి 
దై వభ క్తిచూస్తే ఎంకో ఆనందం | 
తిరుత్తనిలొ ముత్తుస్వామి : 

మనలిలో చిరకాలం నివాసం చేసిన తర్వాత సు దిహ్మణ్య 
స్వామి క్షేతమైన తిరుత్తనికి వెళ్ళాలని ముత్తుస్వామి సంకల్పీం 
చాడు. కుటుంబంతో తిరు త్త నికి దియలు దేరాడు, జమీందారు ఎంతో 
బాధపడ్డాడు. తమువంటి సంగీత విద్వాంసులు మా సంస్తానంలో 
ఉంట బాగుండేదని విచారం స్య కృ ంచేశాడు. భగవత్సంకల్సిం 


ఎలా ఉ౧పే ఆలా జరుగుతుందని ముత్తుస్వామి తిరుత్రని చేరు 
కొన్నాడు, నిత్యం కొండమీద దేవాలియానికి వెళ్ళి సు బహ్మణ్యేశ్వ- 
రుజ్జీ దర్శించి తన గాబొమృతంతో స్వామిని కొలిచేవాడు. 

కుటుందిపో షణ ముత్తుస్వామి ఆలోచించకుండా జరిగి 
పోతోంది, మనలి జమీందారు కుటుందిప్రోషణ భారాన్ని స్వీకరించి 
ఏటేటా కానుకలు పంపిస్తున్నారు. అభిమానులు, శిష్యులు ఆదరంగా 
చు-సుకొంటున్నారు. ముత్తుస్వామి సంగీతసాధన, దైవచింతన 
తప్ప ఇతర |పపంచాన్ని మరచిపోయాడు. తిరు త్ర ని వచ్చిన తర్వాత 
మనసుశేదో [పళాంతి లభించినట్లు అనిపించింది. 


ఇదిగో భగవ్యత్పసాదం, నోరుతెరు: 
ఒక సొయంకాలం గర్భగుడి కెదురుగా కూర్చొని ముత్తు 
స్వామి ధ్యాననిమగ్నుడయ్యాడు,. చీకటిపడుకోంది. పత్తుల కిలకిలా 
రావాలు సన్నగిల్లాయి, అలయసమీపంలో భక్తులు లేరు. ఆలయ 
గంటను ఎవరో (మోగించారు, ఒకసాధువు అలయంలోంచి ముత్తు 
స్వామీ సమీపానికి విచ్చేశాడు. ముత్తు స్వామి పంచాదళాక్షరీ మవో 
రో చేస్తు న్నాడు నిష్టగా. సాధువు మహాతేజోమూ ర్రీగా 
కనిపిస్తున్నాడు, ఒక్కక్షణం కళ్ల తెరచి చూసిన ముత్తుస్వావి' 

సాధువుకు సాష్టాంగ నమస్తారం చేశాడు, 


“యనా! నీపు ధ్యాన నిమగ్నుడవై ఉండటం చూసీ 
నాకెంతో అనందం కలిగింది. భగవతీ | ప్రసాదం తెచ్చాను. ఇదుగో 
నోరు తెరు? అని సాధువు కండచక్కిర ముత్తుస్వామి నోట్లో 
వేశాడు. 


మహాప్రసాదం * అని స్వీకరింవాడు ము త్తున్వామి, 


“జయోస్తు” __ అంటూ సాధువు కనుమదగయ్యాడు. 
క్షణకాలం కలలోంచి తెలివి వచ్చినట్లుగా చూశాడు ముత్తుస్వామి. 


కొత్తకీ ర్తన ! 

జనసంచారంలేని ఈ సమయంలో సాధువురారలేదసీ, సొక్షె త్తు 
అ సుబహ్మణ్యేశ్వరుడే తనను అను గహించి [పసాదిం దయరేశా 
డని తెలిసింది. శరీరం ఆనందంతో పులకలు వేసింది. కంఠంలో 
అన్య కృ గుధురామృతధారలు | సవించాయి. మనోల్లాసం కలిగింది, 
మధురానుళూతిలో కవితావేశం పొంగిపొరలింది, శ్రీనాథాది గురు 
గుహో జయతి అని ఎలుగె త్తి కీ ర్హన గానంచేశాడు, తన పలుకులు 
తనకే ఆశ్చర్యం కలిగించాయి. కొత్తకీర్తన సరికొత్త రీతిలో 
పెలువడీంది, 


ఇంటి ముఖం సట్టాడు ముత్తుస్వామి. ఆ సంఘటన తీపి 
గుర్తులు మనసులో మేదలుతున్నాయి. ఆదితాళంలో మాళవ గౌళ 
రాగంలో వెలువడిన ఆ కీ ర్తన అద్భుతంగా వినిపించింది. పల్లి నిలో 
సరళీవరుస, జంటవరునలు, అనుపల్ల విలో అలంకార రీతులు 
పలికాయి. తస మొట్టమొదటి కీర్తన ఆ పరాత్పరుని అనుగ్రహ 
క ఊహీంచి “'సలకించిపోయాడు. మార్గమధ్యంలో మరో 
కీర్తన అ పయత్నంగా వెలువడింది. ఆనందభై రవిరాగంలో 
“మానసగుపగుహ ” కీర్తన గానం చేశాడు, 
గురుగుహునిపై ఏడు కీర్తనలు; 
ఇంటీదగ్గర శిష్యులు గురువుగారి మహానందాన్ని చూసి ఆశ్చర్య 
పోయారు. “శిష్యులకు రెండు కీర్తనలు వినిపించాడు. [కమంగా 
తిరుత్తణి గామవాసుల కందరికీ "ఈ వార్త పాకిపోయింది. కండ 
చక్కైరలలాంటి పలుకులు భగపత్చసాదమని అందరూ వేనోళ్ళ 
కొనియాడారు. ము త్తున్వామి తపస్సు ఫలించి స్వామి కనిపించా 
డని అభినందించారు. భక్తులు ము త్తుస్వామి భగవంతుని దర్శించిన 
మహనీయుడని పాదాభివందనం వేశారు. ముత్తుస్వామి మనః 
ఫలకంపై ఆ సంఘటన చెరగనిము[ద వేసింది. తనకు మధుర 
మైన వాక్కును [పసాదించిన ఆ గురుగుహుని పేర ఏడు కీర్తనలు 
రోచీంచి ఆనందంగా గానంచేళాడు, ఒక్టాక్కం విభ క్రి కిలో ఒకొక్క 
క్రీ రన వెలువడీంది. 








ప — = 
eRe / ఎస 
క్ట జ్‌ 





వేలే ననన : 
Ee lene eit FT ళో 
ba 


బొ మరం 





వాతాపీగణపకి౦ భజే ! 


తీరుత్తని దేవాలయ పాకౌర ౦లో ఒకచోట [తికోణాక తిలో 
వినాయకవిగహం ఇమిడిఉ౦దిః [| పణవస్వరూపంలోఉన్న 
ఆ గణపతి నుద్దేశించి రచించిన కీర నయే వాతాపిగణపతిం భజే 
ఈ కీర్త న సంగీత విద్వాంసులనోట కచేరీలలో ఆరంభకీ ర్రనగా 
గానం చేయబడుకోంది. హంసధ్వనిరాగంలో జ్ర కీరన మధుర 
మధురంగా సాగిపోతుంది, తిరు త్తనిలోని కములాంబాదేవి ఆలయంలో 
దేవి ఈశాన్యముఖంగా (ప్రతిష్టిత మైంది. ర్యాతివేళలలో ముత్తు 
స్వామి [ప్రాకొరాలలో ద్వారానికి దగ్గరగా సుమారు అరఫర్ణాంగు 
దూరంలో వీణవాయిసూ దేవియొక్క. దీపారాధన తిలకించేవాడు, 
ఆ దేవిదర్శనభాగ్యమే వారిని కృతకృత్యులను చేసింది. 


పంచముఖవాద్యం : 


ఆ దేవాలయంలో మరో విచిత్రముంది. అక్కడ పంచ 
ముఖ వాద్యుముంది. పెద్ద హండాలాంటి పాాతలాగానున్న వాద్యమద్ని 
పంచలోహాలతో చేయదిడ్డ దానికి అయిదుతలలు, తోలుతో -బిగిం 
చిన మూతులపై వాదనంచేస్తే ఒక్కొక్కముఖం ఒకొక్క 
శృతి నిస్తుంది. రెండుచేతులతో దీనిని సామగాన|క్రమంలో ముత్తు 


స్వామి వాయించేవాడు మద్దెలలజోడులాగా శబ్ద ంచేసేది. ఇది 
ఆ ఆలయంలో వాయించడానికి ముత్తు స్వామిశే హక్కు, ఆ విధంగా 
ఆలయధర్మక ర్తలు చట్టంచేశారు. (ఇప్పటికీ దీక్షితులవారి వంశీ 
యులు ఆ మృదంగవాదనం చేస్తు న్నారు.) 
అంతులేని శిష్యగణం 

ఆకాలంలో దీకీతులవారి చుట్టూ శిష్యజసి మే. తిరుక్కడ 
యూరు భారతి, వీణ వెంకటరామయ్య, సుదిహ్మణ్యయ్య, తంబి 
యస్పడు; తంజావూరు పొన్నయ్య, వడివేలు, రామస్వామి బిల్వ 
సనం, అయ్యాస్వామి, కమలం, సళ్ళలారుగుడి అమ్మళ్ణీ..ఇలా 
కిష్యబ్భందం తనచుట్టూ చేరి కీర్తనలు ఆలపెంచేవారు. సంగీతళాస్త్ర 
రహస్యాలు [గహించేవాడు. జంత వాద్యాలలో ఆరితేరి రాజసమ్మా 
నాలు అందుకొనేవారు. గురుభ కిలో ముత్తు స్వామివారిని ఆరాధించే 
వారు, 


నవ్యగహకృతులు ; 
ఏష్యులపై చీక్షితుంకు విపరీత మైన అభిమానం. ఒకసారి శుద్ధ ' 


మత్తళం తంవియప్పన్‌ అనే శిష్యుడికి భరింపరాని కడుపునొప్పి 
వచ్చింది. ఆ సమయంలో మెలికలు తిరిగిఫోయేవాడు. అహారం 


స్వీకరించేవాడుగాదు. దీకీతులు అతని విపరీతవేదనచూసి జాళ 
పడ్డాడు, జ్యోతిష్కులు తంబియప్పన్‌ జాతకంఛూసి గురు, శని 
[గ్రహాలు సరిలేవని, దానిఫలితంగా కడుపునొప్పి వచ్చిందనీ హెచ్చ 
రించారు. దీకితులావిషయం తెలుసుకొని బాగా ఆలోచించాడు, 
నిలానై నొ అతని వాధను పోగొట్టాలని సంకల్సం౦. బృహస్పతి 
కవచస్తోో త మం (శ్రార్ధాల సారం చేర్చి అకాణారాగంలో ఒక కీర్తన 
రచించాడు, “బృహస్పతే తారాప తే దిహ్మజా'త నమోస్తు తే” 
అనే- పల్లవిలో వెలుపడిన ఆకీర్తన అత్యంత మధుగమైనది, 
యదుకుల కొంభోజిరాగంలో “దివాకర తనూజం శనై శృరం, 
దీరతరం సంతత౦ చింతరుఒహం” అనే కీర్తన శన్మిగహ 
సర౦గా రచించారు. 


ఓ రోజు ఏకాంతంగా తంబియస్పన్‌కు ఆకిర్తవలు చెప్ప 
నిష్టగా గానం చెయ్యమని ఆదేశించాడు. . పదిరోజులలో తంబి 
యసేప్పన్‌ ఏవిధమైన జాధలేక హాయిగా తిరగసాగాడు. ఆ రెండు 
కీర్తనలు లోకంలో బాగా వచారంలోకి వచ్చాయి, తక్కిన |గహాలి 
మీదకూడా కీర్తనలు రచించి గానంచేసి ఆనందించారు. నవగ్రహ 
' కృతులుగా అ లోకంలో [ప్రసిద్ధి కక్కాయి, అలానే కమలాందాొ 
నవావర్ణ కీర్తనల పేరుతో తొమ్మిది కృతులు రచించారు. 


దీక్షితుల కీ ర్హ నలు శిష్యసముదాయం లోకంలో  పచారానికి 


తెచ్చారు. కచేరీలలో గానం చేయడంద్వారా వ్యాప్తి సిలోకీ వచ్చాయి, 
సంగీతంలో పెష్టి, ' దం సౌకుమార్యం దీకితులిసొ త, దీక్షితుల 
వారి బాణీని తరువాత పచ్చిన పదక రృలు, వాగ్గేయకారులు అనుస 
రించారు.. భావానుగుణంగా రచనలు సాగించిన కీ ర్తి త్యాగయ్యకు 
దీక్షితులకు లభించింది, 


కాంచినివాసం ) 


దీక్షిటలవాగు సకుటుంబంగా కాంచీప్పరానికి విచ్చేశారు 
వారిని శిష్యులు తమ్ముళ్ళు అనుసరించివచ్చారు. కంచికామాక్షిని 
సేవిస్తూ నాలుగుసంవత్సరాల కాలం గడిపారు. ఆమెసస్నిధ్గానంలో 
(్రీ విద్యోపానన బాగా సిద్ధించింది. వయసు (క్రమంగా పైకొనింది, 
తమ్ములు చినస్వామి, బాలస్వామి అన్నగారి వెంబడి "కీర్రనల 
గానంచేస్తూ [పచారంలొకి తెచ్చారు. కామాక్షీసన్నిధానంలో " కంబ 
దళశాయతాకి ” కా దునాథం భజేహం" అనే కీర్తనలు రచించారు, 
గేయరచనలో నూర్హవం దీక్షితులకు వరంలా లభించింది. 


ఉఊపనిషదృ హృస్నే పాం) 


ఏకా మనా థేశ్వరుని సేవ్య, కామాక్షీదేవి కొలువు, ఇవి తప్ప 
రో [ప్రప౦ంచ6లేదు దీక్షీతులివా 55, కాంచీపురవాసియైన ఉం ఏష 


[దృహ్మం గొప్పవేచాంతి, వేదాంత? స్త్ర రహస్యనిధి. సాయం 

కాలాలలో వారితో దీక్షితులు గోష్టి చే చేసి వేదాంత రహస్యాలు గహిం 
చాడ, ఆయన రచించిన రానోష్టపడులకు స్వయంగా దీకీతులవారు 
వర్ణ క్రమాలలో రాగతాళాలను ఏర్పరో చారు. అప్పటినుంచి దీక్షీతులవారి 
హృదయంలో చేదాంతధోరణి చోటుచేసుకొంది. 


అష్టాదశము[దలు : 
దీక్షీతులవారి కీ ర్తనలలో లయాత్మకగుణం తక్కుఎ. కాని 
గాగ సంచారం, గమకవిశేషం-గానం కేసే సమయంలో (కోతలను 
మైనురపింపజేస్తాయి. త్యాగయ్య అఖిలభారత ఖ్యాతినార్జి ంచాడు, 
శ్యామశాస్రీకీ ర నలు (గసిద్ధిలోకి నచ్చాయి. అదే సమయంలే 
సంగీత ప్రపంచంలో దీక్షేతులివారు తమదై'న స్టానోన్ని నిలుపు 
కొన్నారు. తనరచనల్లో రాగము|ద, వాగ్గేయకారము ద, క్షత 
ముద (పదిల నము ద్ర రాజము ద, మొదలుగా sls 
నిపిసాయి. ప్త గానం చెసింది స్పష్టను య్యే ౦దుకి 
నన. కలిగింది. ఆయాక్షే కాలను సందర్శించినపుడు ఆయన 
సంతో షపారవశ్య౦లో కీర నలు రచించి గానంచేయడం విశేషం. 


దీక్షితులు తిళ-వారూరు చేరాడు: 
లగి తిరువారూరుకు వెళ్ళపోవాలని దీక్షితులు నిర్ణయించారు 
కంచిలో 'స్నేసాతలు, శిష్యులు, భక్షులు “ససేమిరా? వెళ్ళడానికి, 


వీలులేదన్నారు. “నాలుగు సంవత్సరాలు మీతో కలసిమెలసి 
జీవించాం. మీతో మేము వస్తామని హంగామాచేశారు. వేదాంత 
యోగియైన ఉపనిషత్‌ |బహ్మం వారిని వారించాడు. వ్యక్తి తసి 
[గహచారాన్ని అనుసరించి నివాసం ఏర్చరచుకొంటాడని. దీక్షీతులు 
ఎక్కడ నివసించినా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని ఆశీర్వదించాడు. 
తమ్ముళ్ళతోను, కుటుంబంతోను దీక్షీకులు తిరువారూరు విచ్చేశారు, 
ఆప్పటికి త్యాగరాజు బాగా నాద|దిహ్మా మయ్యాడు. 


గురుగుహము! చతో కేత దె నమైన త్యాగరాజేశ్వరుని 
మీద అనేకకీ ర నలు రచించి గానంచేశాడు దీకీతులు. తిరువారూరి 
లోని అనందేశ్వర, సిద్దేశ్వర, అచలేశ్వర , హాటశేశ్వర, వర్మీ'కేశ్వ 
రులమీద [ప్రత్యేకంగా కీర్తనలు జత పరచాడు. 


పంచలింగకృతులు : 


ముద్దుముద్దుపలుకులకో ముత్తు స్వామిదీక్షీతులు పంచలింగ 
స్థలి కృతులు ఠచించారు. కంచి ఏకా మనాథేశ్వరుని వరంగా 
'చింతయ మాల'కృతిని, తిరువానై క్కావలీశ్వరుని పేర “జంబూ 
పశే, కీ రృనను, అరుణాచలేశ ప్రరేనిపై “అరుణాచలనాథ' గేయాన్ని. 
“శ్రీకాళహస్రీశి మ్ముదతో కాళహ స్తీశ్వరుణ్ణి, 'చిదంబిరేశుని 


అనందనటనిమునే మధురకృతికోను భక్తి పరవశుడై గానం 
చేశాడు, వీరు కానవర్జాలను, రాగమాళికలను, అపూర్వరాగాలలో 
గానంచేసి చరితార్జు లయ్యారు, 


నవావర్ణ కృతులు : 

నవావర్ణ కృతుల సీరుతో కమలాంబికొపరంగా రచించిన 
తొమ్మిదికృతులు మధుకుల్యలు, _ తిరువారూరికి సమీపంలోని 
విఘ్నేశ్వరులపె రచించిన 18కృతులు షోడశ గణపతికృతులుగా 
(పసిద్ధాలు, 'వాతాపిగణపశిం భజే' ఆ పదహారు కృతులలో ఒకటి, 
“శ్రీ మహాగణపతి “సంచమాతంగముఖి' “శ్రీమూలాధారి. అనే 
కృతులు కూడా లోకంలో బాగా వాడుకలోకి వచ్చాయి. 


తిరువారూరులోనే ఉంటాను : 

అసాధారణ మైన వొగ్ధోరణీ,' సంస్కృత నాహత్యం పై 
అధికౌరం, అదై శతభావన ముప్పిరిగొనగా వేంకటమభి సంప 
దాయ రాగాలతో దీక్షితులు కీర్తనలు రచించారు. తమ్ములు, 
శిష్యులు, వాటిని [ప్రచారం చేశారు, మధుర [ప్రభువులు ఆ కీ ర్రసలి 
మాధుర్యానికి మెచ్చి దీక్షితులవారిని తమ సంస్థానానికి ఆహ్వానించారు 
కొని, తిదవారూరులోనే నివాసం చేయాలని నిర్ణ యించుకొన్నారు. 


తమ్ములు చిన్నసామి, బాలస్వామి [పభువుల కోరిక తీర్చడానిల 
బయలుదేరారు, రసిక పభువుల ఆదరానికి పాత్రమై వారిరువురు 
కొంతకాలం మధురలో కాలకేసం చేశారు, అన్నగారికి [పభువు. 
కానుక లందజేస్తూవచ్చారు. కొంతకాలానికి చిన్నస్వామి కాల 
ధర్మం చెందాడు, 
ఎట్టయపురంలో బాలస్వామి ; 

తమ్ముని మరణం దాలస్యామికి విపరీత వియోగవ్యధ 
కలిగించింది. ఆ బాధ తట్టుకోలేక పోయాడు. విరక్తి కలిగి హరి 
అనే శిష్యుని వెంటబెట్టుకొని అక్కడనుంచి తీర్ణ్భయా[తలు బయలు 
చేరాదు. సేతువులో రామలింగేశ్వరునిక్‌ పూజలుచేసి ఎట్టయపురం 
[పవేశించాడు. అక్కడి మహారాజు అంతకుముందే దీక్షితుల 
గోక లుల సంగీత పావీణ్యం తెలిసినవ్యకి కొబిట్టి బాలస్వామిని 
తససంస్థానంలో విద్వాంసునిగా నియమించి సమ్మానించాడు, 


జరిగి త్రీర్ణయ్యాతలు : 


తమ్ముడి సురణ౦, బాలస్వామి జాడ తెలియకపోవడం 
దీక్షీతులవారి హృదయాన్ని కలచివేశాయి. తనకు సంతతి లేక 
పోయినా, పినతమ్ముడే తన సంతతిగా భానించుకొనే దీక్షితులగారికి 


అది భరింపరానిదై ౦ది, వేదాంత వాసనవల్ల |భాతృవియోగం 
లోకసహజమనే నిర్ధారణకొచ్చారు, కాని తమ్ముడు విర క్తితో 
ఎక్కడికెళ్ళాడోననే చింత బయలుదేరింది. వయోభార9 శరీరంపై 
పనిచేస్తోంది. యా|తలుచేసే స్థితిలో లేదు. అయినా తమ్ముడిపై 
మమకారంతో బయలుదేరక తస్పిందిగాదు. 


కలలో గురుగుహాను గ్రహం; 
మానసికంగా అవేదన కలిగింది. ఆ సాయంకాలం చం[దో 


దయ సమయంలో నవ|గహకీ ర్తనలలో తాను రచించిన “చందం 
భజ' అనే కీర్తన ఇలా ఆలపించాడు దీక్షితులు, 


చం[దం భజ మానస 
సాధుహృదయిసద్భశం. 

ఇం|దాదిలోక పా లేడిత తారేశం 

ఇందుం షోడశకలాధరం నిశాకరం 
ఇందిరా సహోదరం సుధాకరమనిశం 
శంకరమాళినిభూషణం 

శీత కిరణం చతుర్భుజం 

మదన' ఛ్మతం కృపాకరం 'వంక"పేశనయనం 


విరాణ్మనో జననం,._.విధు౦ కుముదమి[త౦ 
విధి గురుగుహవ కం, 
శశాంకం.గీష్పతేః శాపాను గహపా|తం 
శరచ్చం| దికా ధవళ పకొశగా త్రం 

కంకణ కేయూరహారమకుటాదిధర౦ 


సంకజరిపుం రో పొణీ| పియక రచతురం, ॥1చం[ద౦॥ 
మనోహరంగా విరిసిన పండువెన్నెల్లో కీర్తన ఆలపిస్తూ 
అదమరచి న్మిదపోయారు దీక్షితులు. స్వాప్నిక జగత్తులో తాను 
భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నట్లు స్ఫూర్తి కలిగింది. గురుగుహ 
మూర్తి తన నను[గ్రహించినట్లు తోచింది. |పయత్ని సే తన 
తమ్ముడు ఎక్కడో కనిపించగలడనే స్ఫూర్తి కలిగింది, 


రెప్పపాటులో ఆ స్వప్నావస్థలోంచి వెలికివచ్చారు, ఏకాంతం 
విడిపోయింది. శిష్యులకు తాను పొందిన అనుభూతిని వివరించారు. 


శాత్తూరులో ముత్తు స్వామి: 

మరునాడు ఇద్దరుభార్యలు, శిష్యుడు సుబహ్మణ్యయ్య వెంట 
రాగా దీకీతులు మధురకు [పయాణమయ్యారు. శాత్తూరుకు చేరు 
కొన్నారు, అక్కడ శాత్తూరి పెరుమాళ్ళు దివ్య వైభవంగా 'వెలు 


గొందడం చూచారు, భక్త బృందం స్వామిని సేవించి కొంగు 
దింగారంగా కోర్కెలు సాధించడం చూశారు. తన త మ్ముడిజాడ 

తం (మ కరుణాకటాక్షీఫలితంగా లభించగలదని భావించారు. 
గుడివాకిలి మండపం దగ్గర దిగి పూజాదికౌయి |పారంభించారు. 
భార్యలిద్దరు పెరమాభ్ళ" పరిచర్యలో తోడ్పడ్డారు, కై ౦కర్యం 
పూర్తి సిన పీదప నాలాయర | పబింధం చదువుతూ 
ధ్యానంలో మునిగాడు దీక్షీతులు, 


స్వామికోవెలలో ఆరాధన ముగిసింది. భగవత్‌ [ప్రసాదం 
స్వీకరించి తిరిగివె చ్లన్న భ క్షబృందం గుడీమంటపంలో కొత్తగా 
వచ్చిన యా|త్రికుల్ని చూసిపోతున్నారు. ముత్తుస్వామి దీక్షితుల 
(పవ్యాతి అప్పటికే మారుమూల [పాంతాలకుగూడ be 
అతని మహిమలు గొప్పగా చెప్పుకొని ఆనందించే రోజులవి, 
కొందరు ఆయనకు పాదాభివందనం చేసి ఆయన వృత్తాంతం 
అడిగి తెలుసుకొంటున్నారు. మరికొందరు వారి నవ గహస్టో క 
మాలికలో కీ ర్హన పాడించుకొంటున్నారు. కాని, దీక్షితుల మనసులో 
అందోళనఛాయలు మొహంపై కనిపిస్తూనే ఉన్నాయి. తమ్మునిజాడ 
వీరెవరికై నా తెలుసేమోనని అతని అశ, నోరుతెరచి అడగడానికి 
సంశయం. 


బాలస్వామి వివాహవా రః 
కొందరు యువకులు చుట్టూచేరిన జనసమూహం క. 


దీక్షితులవారిని చూశారు. వారికి ర్‌సంగీత సాహిత్యాల ఊ సేపట్టినట్లు 
లేదు. వారిలో ఒకరితో నొకరు ఇలా అనుకొ ంటున్నారు. 


“ఒరే! సుదర్శనం; ఎట్టయపురం మహారాజా వారి పీరు 
విన్నావా ఖీ 

“అయ్యో; రామః ఆ మహారాజులవారినిగూర్చి తెలియని 
వారెనవరురా 1 


"ఆయన సంగీతమం'పే చెవికోసుకొనేవ్య కి క, కళాధిమానిః 


“ఒరే: కృష్ణమాచారీ 1 । నీవొక కణం అయితే నాకు ఎట్టయౌ 
పర సంస్థాన చరిత్ర చెప్పేలాగున్నావు. ఇంతకూ విషయమేమిటో 
దియట పెట్టు 1 


“ఆయన కళాపోషకుడన న్నానా ! ఆయన సంస్థానంలో ఇటీ 
వలే చేరిన బాలసా మి అనే విద్వాంసుడున్నాడు. a 


ఆ మాటలు దీక్షితుల చెవిని బడ్డాయి. అనందా[శువులు 
రాలాయి. వెంటనే జ జనసమూ హాన్ని తో సుకొంటూవెళ్ళి ఆ యువకుల్ని 
సమీపించారు, 


“ బొలస్వామికి ఏం జరిగింది నాయనా 1 ఉత్క ౦ఠతో 
అడిగారు దీక్షితులు, 


“ జాలస్వామిగారీకి రేపే వివాహం.” 


ఆనందకాండసం వేశారు దీక్షితులు. 'ఆనందనటన' అని 
ఎలుగెత్తి చిదంబర న'పేశుని కీర్తన గానం చేశారు. సంకోషపర 
వశంతో ఆ యువకుల్ని ఆలింగనం చేశారు. 


“బాలస్వామి నాతమ్ముడు. అతనిజాడ తెలియక నేను 
ఇంతవరకు తిరుగాడుతున్నాను. మీ నోటివెంట పెరుమాళ్ళు 
ఈ శుభవార్త పలికించాడు. నేనిదే [ప్రయాణమై ఎట్టయపురం 
వెళ్ళాల్సి అని దీక్షితులు క్షణకాలం మౌనం వహించారు. 


మధుర మధురంగా ఆర్హ 9కంఠంతో “వెంకటేశ్వర ఎట్టప్ప 
భూపతి మా శయేహం' అని నూత్నకీ ర్తన శిష్యునికోసం రచిం 
చారు. మేఘరంజనిలో వెలువడ్డ ఆకీర్శనను శిష్యుడు సు బహ్మ 
ణ్యయ్య కంఠస్థం చేశారు. 

వివావోనికీ సంబంధించిన వా ర్తలు తెలుసుకోవాలనే కుతూ 


హలం దీక్షితులవారి భార్యలకు కలిగింది. కృష్టమాచారిద్వారా వార్తలు 
సేకరించారు. రామేశ గరంనుండి రప్పించిన వధువుతో లి 


స్వామికి వివాహం జరిపిస్తున్నారు (పభువులు. పేలాదివైవ్షవులు 
ఆ వివాహానికి హాజరవుతున్నారు. 
.ఎట్టయాపురపయాణం: 

వై ష్టవవధువులకోపాటు సకుటుంబంగా బయలుదేరారు 
దీక్షితులు. దారిపొడుగునా ఆనందోత్సాహాలతో కీర్తనలు గానంచేస్తూ 
న్నారు. మార్గాయాసం తెలియడమేలేదు. వివాహానికివె శే సంతోషం 
కన్నా తనతమ్ముడిజాడ తెలిసిందనే సంతోషం మీదు మిక్కిలి 
సందిరం కలిగిస్తోంది. దారినడకన [గామాలు దాటుకుంటూ 
వెళ్తున్నారు. 
సభలో సర్పం ఆడింది: 


దాలస్వా మిదీక్షితుల్ని చూడాలనే కోరిక ముత్తుస్వామికి 
మార్గ శ్రమలేకుండా చేస్తోంది. బాలస్వామి చిన్నతమ్ముడు. సంస్థ 
తాం|ధాలలో మంచి పాండిత్య ంగలవాడు. సంగీతలక్ష్య లక్షణ 
మర్మాలు తెలిసిన పజ్ఞాళాలి. ఆంగ్లేయ సంగీతంలోను హాందూ 
స్టానీ సంగీతంలోను పాండిత్యం సంపాదించి మనలి సంస్థానాధీ 
కుల (సశంసలందుకొన్నాడు. పెద్దతమ్ముడు చిన్నస్వామి వైణిక 
(్రేవుడు. రాజసభలలో గౌరవం పొందిన మహానుభావుడు. ఒకనాటి 


సభలో చిన్నస్వామి “నాగవరాళి రాగం అలాపించగా పెద్దసర్బం 
పడగఎత్తి అడుతూ నిలిచింది. సభాసదులు కలకలం చెందారు. 
ముకు త్తుస్వామి అదిచూసి సోదరా: నీవు భయపడవద్దు. వీణను 
నిలుపక వాయించుమని అజ్ఞ పురమాయించారు. ఆ గానొన్ఫుతానికి, 
లోబడి సర్పం పడగ దించి నమస్కరించి వెళ్ళిపోయింది. అలాంటి 
తమ్ముళ్ళపె ముత్తు స్వామికి ఎనలేని అభిమానం | 


ఎట్టయాపురానికి నడచివస్తూ ముత్తుస్వామి. మార్గాంతర ౦లో 
అనేక[గామాలు సందర్శించారు. ఒకచోట వర్ష ంలేక ఎండిపోయిన 
పైరు కంటదిడింది. సరసహృదయుడై న ముత్తు స్వామి హృదయం 
[దవించింది. చేతికందివచ్చినపై రు నాశనమవుతోందనే బాధ 
మనసును కలచివేసింది. కనికరంకో చలించిపోయారు. ఒక్క 
కణం సమీపంలోఉన్న చెట్టునీడకు వెళ్ళారు. శిష్యులు, కుటుంబమూ 
ఆశ్చర్యంగా చూస్తున్నారు. నలవలా కన్నీరు కారుస్తున్న ముత్తు 
స్వామిస్టితి వారిని కలవరపరిచింది. కారణం తెలిసి వారు ఆశ్చర్య 
పోయారు, 


అమృతవర్షిణిరాగంతో మహావర్షం 


ఇంతలో ముత్తు సా మి ధ్యాన నిమగ్నులయ్యా ర, అమృతే 
శ్వరీ దేవి నుపాసించారు. అమృతవర్షి ణీరాగంలో కీ ర్తన అందు 


గగ Ne 


lO y లం. Al 


7 


/ by సై 
లీ // / / / 
// /// ((/ ' 


jj 


// 
౧ 
ల 


గః 
క. 
గ 


/ 
/ 


4 


(44, / 


|| 


సగ! ష్‌ 


Fs 
fol ii des 


= 7 

కా గీ 

Wn a స్‌ 1 
il ల... 





కొన్నారు. “ఆనందామృతవర్షి ణీ అమృతకర్షి ణీ' “అని కరుణరస 
భరితంగా గానంచేళారు. [పకృతి పులకించిపోయింది. చుట్టూవున్న 
జనం ఆశ్చర్యసరవశులయి తిలకిస్తున్సారు. శిష్యులు గురువుగారి 
అమృత వాక్కు లను (గ్రంథస్థం చేస్తున్నారు, అద్భుతంగా సాగి 
పోతున్న ఆ కీ ర్రనధోరణీ వారికి అనందాన్ని కలిగించింది. నిర్మలా 


కొశంలో వనీలమేఘాలు తారసిల్లాయి. వర సూచనలు కనిపించాయి, 
అ పల్లెలో జనమంతా అక్కడికి చేరారు. ఎంతోకాలంగా కరువు 


కాటకొలతో కృశించిపోతున్న వారి ముఖాల్లో ఆనందం చిందు 
లేసింది. 


సాక్షొత్తు సఠణదేవుడే ఈ రూపంలో వచ్చాడని భావించారు, 
తమకష్టాలు గపైక్కి, తమపంటలు పండే మంచికౌలం వచ్చిందని 
సంతోషించారు. ఈ మహానుభావుని వృత్తాంతం ఏమిటని శిష్యుల 
ద్వారా తెలుసుకొస్సారు. వారి గాన మాధుర్యాన్నిగురించి తెలిసిన 
పండితులు పాదాభివందనం చేశారు. (గ్రామ పెద్దలు మర్యాదపురస్స 
రంగా నమస్కరించి సంభావించారు. ముత్తున్వామి ఇవేవీ గమనించే 
స్టితిలో లేరు. కీర్తన ఆలపిస్తూ పులకించిపోతున్నారు. 


రాను రాను ఆకౌశంలో మేఘాలు దట్టమయ్యాయి. క్షణ 
కాలంలో విపరీత మైన నర్ల ధారలు కురిశాయి. ఎవ్వరూ చెట్ల చాటుకు 


45 


వెళ్ళలేదు. అనందంగా వర్ష ౦లో తడిసి మురిసిపోతున్నారు. 
వీషీతులవారు మళ్ళీ కీర్రన గానం చేయసాగారు, 


ఆనందామృత కరి ణీ అమృత వర్తి ణీ 
ఎ ఎ 
హరాదిపూబితే శివే భవాని 
శ్రీనందనాది సంర కిణి 
(బ్రగురుగుహజనని చిదూపిణి 
సానందహృదయనిలయే సదయే 
ఆస అంజు. త గానీ 
సద్యః సుహృష్టి హేతవే ద్యాం 
సతతర చింతయే అమృ తేశ్వరి 
సలిలం వరయ వరయ నరయ 
ఎ ఎ షె 
అనందామృతకర్షి ణ్‌__ అని గానంచే సేసరికి 


సకల చరా చర జగత్తు వర్షధారలకొ తడిసిపోయింది. (గామస్థుల 
అనందానికి అవధులులేవు. 


ఆ |పాంత మంతా రేగటినేల. ముత్తుస్వామి [పయాణం 
చేస్తున్నది రెండుచ (కొలబండిం ఆ వర్ష ౦ తాకిడికి రేకటినేలలో 
బండిచ[కాలు కూరుకొనిపోయాయి, శిష్యులు[ కమంగా [(గహించారు. 
వెల్లువ తగ్గిపోయింది. (గామస్థులు అ రోజు తమ్మగామంలో విడిది 


చేయాల్సిందిగా ముత్తు స్వామిదీక్షీతులను బలవంతం చేశారు. కొని 
వారి కోరిక అంగీకరించలేదు దీక్షితులు. కారణం తన లక్ష్యం 
సోదరుని వివాహానికి అందుకోవాలి. బండిని జెటకు లాగారు 
(గ్రామస్టులు, మేళతాళాలతో వీడో-లు చెప్పారు, 


అన్న దమ్ములు కలిశారు: 


తనకో వచ్చిన యువకులు బిండికోలిడంలో సహకరించారు, 
సంకటపరిసితులో దిండి మెల మెలగా బయలుదేరింది. [గామస్టులు 
ఇ గో య (గి థి 
కొంతదూరం వచ్చి దీకితులవారిని సాగనంపారు. [కమంగా 
[పయౌణం సాగించి బింధుజనంతో ఎట్టయాపురానికి చేరుకొన్నారు 
మీ 
ఆ సాయంకాలం, తమ్ముజణ్ణీచూసి సంబరపడ్డారు. 


అన్నదమ్ముల [పగాఢ వాత్సల్యం చూసీ శిష్యులు అబ్బుర 
పడ్డారు, కుశల (ప్రశ్న లతో కొలం గడిచిపోయింది, ఎంతోకాలంగా 
తమ్ముడి గూర్చిన అందోళన అనాటితో తీరిపోయింది. అర్యాతి 
ఇద్దరు సోదరులు (కొత్త కొత్త రాగాలలో) తాము ఇటీపల స్వర 
పరచిన క్రీర్తనలు ఒకరికొకరు వినిపించుకొని సంకోషించారు. 


వివాహానికి విచ్చేసిన బంధుజనమూ, శిష్యులు ఆకోలా 
హలంలో భాగస్వాములయ్యారు. మహారాజానారు విడిది ఐర్చా దీన్నీ 


47 


స్వయంగా తామే చూచుకొంటున్నారు. తమ ఇంట్లో పెళ్ళిగా 
భావించి కార్య|కమాన్ని పర ్యవేకిస్తు న్నారు. రామేశ్వరం నుంచి 
విచ్చేసిన పెండ్లి కుమా_ర్హె పక్షంవారికి (ప్రత్యేకంగా విడిది ఏర్పాటు 
చేశారు. ఆరా(తి సంగీతరచేరీ ఏర్పాటు చేశారు. 


నాదజ్యోతికి నమస్కారాలు | 


మహారాజావారు బాలస్వామిదీక్షీతుల [పతిభకు సన్మానంగా 
ఇల్లు కట్టించారు. అందులోనే బాలస్వామినివాసం. రాజుగారి! ముత్తు 
స్వామి రాకను తెలియజేశారు వార్తాహరులు, కాలినడకన విచ్చేసి 
పాదాభివందనం చేశారు మహా, ప్రభువులు, 'నొదజ్యోతి'కి మా 
సంసానం పక్షాన సాషాంగ నమస్కారాలు అర్చిస్తు నృామన్నారు, 
థి ప్‌ మా 
అప్పటికే ముత్తు స్వామి దిక్షితులక్రి ర్తి దశ దిశలా పాకింది, 


[పభువులవారు ముత్తుస్వామి స్వరపరచిన మేఘరంజని 
కీర్తనను పాడపలసిందిగా కోరారు. [ప్రభువుల కోరికను మన్నిం 
చారు దీక్షితులు. ఎంతగానో ఆనందించారు మహారాజా. ఆర్మాతి 
(పభుసాన్నిధ్యంలోను, సోదరునితో సంభాషణలోను కాలం గడచి 
పోయింది. శిష్యులు, బంధువులు ముత్తు స్వామి సంగీత సాధనలో 
గడించిన అత్యు త్తమ క్రీ ర్తి (సతిష్టలకు ఆనందించారు. లౌకిక 


సంసారబంధాలలో తగుల్కొనని దీక్షితులవారి కది లెక్కలోనిది 
కాదుం 

వివాహం నొటి సూర్యోదయం ముత్తు న్వామివారు సూర్య 
దేఫుని స్తుతిస్తూ తాము గానంశేసిన కీ రన ఆలపించారు. 


“సూర్యమూ ర్తే నమోఒస్తుతే- సుందర ఛాయాధిపతే 
కార్యకారణాత్మక జగ్యతృకాళ సింహరాశ్యాధిపతే 
ఆర్యవినుత తేజః స్ఫూర్తి ఆరోగ్యాది ఫలదకీ ర్రే” 

ఇలా సంతోష పారవళ్యంళో తమ్ముడి వివాహ శుభసందర్భంలో 
సూర్యోపాసన చేశారు ము త్తుస్వామిదీకితులు. 


మహారాజులవారు స్వయంగా వివాహవేడుకలు జరిపించారు, 
ఉభయపడొలవారు ఆ సందర్భాల్లో పాల్గొన్నారు. ము త్తుస్వామి లౌకిక 
విషయాలలో అసక్తి కనబరచేవ్య క్రి కాకపోయినా తమ్ముని వివాహ 
సమయంలో అనందంగా బంధువుల్ని పరామర్శించారు. బంధువుల 
కోరిక మేరకు ఆసాయంసమయంలో కీర్తనలు స్వయంగా 
గానం చేశారు, మరికొన్ని శిష్యులు గానం చేశారు. 

ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలలో |ప'త్యేకత అన్నికీ రన 
లలోను తన యిష్టదై వ మైన సుుబహ్మణ్యన్వామి "పేరు నచ్చేలా 


“గురుగుహ' ముద సొందుపరచడం. అలానే ఆయా కీర్తనల 
రాగాలనుకూడ అఆకీ ర్తనలోనే జొప్పించారు. ఇలా ఒక నూత్న 
సం పదాయాన్ని దీక్షితులవారు పాటించారు. జనులంతా అ మహ 
సీయుని కీర్తించారు. 


తిరువారూరు. ప్రయాణం! 


వివాహ వేడుకలు పూర్తికాగానే తిడవారూరికి [పయాణ౦ 
సమకట్టారు ముత్తు సా (మిదీక్షీతులు. కొత్త పెళ్ళికూతురుకు 
తోడుగా దిక్షితులవారు తమ పెద్దభార్యను "అక్కడే నిలిపారు, 
చిన్నభార్యతోను, నిష ష్యసముదాయరశోను రాజావారిదగ్గర నెలవు 
పుచ్చుకొన్నారు. రాజావారు తవు సంస్తానంలో మరికొంత కాలిం 
ఉ౦డమని [పా ధేయపడ్డారు. సుహృద్భానంలో పలికిన ఆపలుకు 
లకు సంతోషంగానే సమాధానం చెప్పి తిరువారూరికి బయలుదేరారు. 
రాజావారిచ్చిన కానుకలు తమ్ముడికే అందించారు, భగవద్భక్తి 
సంకీ ర్తనమే త్రనకొనందమని మార్గమధ్యంలో కీర్తనల ఆలాపంతో 
సంతోషంగా తిరువారూరుచేరారు, (గామస్టులు ఎమరుగావెళ్ళి న్వాగత 
సన్ఫాహాలు నిర్వహించారు. తమ్ముడి వివాహసంరంభం వారికీ 
తెలియజేశారు దీక్షితులు. 

పయను పెరిగేకొ ది ఆధ్యాత్మిక చింతన హెచ్చింది. 


భగవత్‌ సంకీర్ర నంలో త చేయడం అలవాటయింది. తీరిక 
సమయాల్లో తనకం+ పె పెద్దవారైన త్యాగయ్య; శ్యామళాన్తి గారలను 


కలిసి సంగీత శాస్త్రచర్చలు జరిపేవారు. అది 1884 వ సంవత్సరం, 
తనకు ఆరుపదులు వయస్సు [ప వేశించింది. కుటుంబభారం పెరగక 
పోయినా, వయోభారం సెరిగించి. తిరువారూరిలోని దేవాలయాలనీ 
సాయంకాలం సేవించేవారు. అక్కడి [పాకారంలో నప్మగహా 
లున్నాయి, అవి వేర్వేరు చలల గాక ఒకే వరుసలో స్థాపిం 
చడం విశేషం. నవ గహస్తోతం చె చేస్తూ కాలక్షేపం చేసేవారు. 
మంచిని స్వీకరించే మనసు ; 

కేవలం ఛాందసభావాలి [పభావంతో కొట్టుకపోలేదు దీక్తీ 
తులు. అఆస్పటికి ఆంగ గృ ఖాషా[పభావం భారతీయుల పై [ప పసరి 
సోంది. ఆంగ్లే యుల జోతీయగే యం సభలలో పాడగా విన్నారు. 
ఇతర గేయాలు, వాటి రా ధోరణి దీక్షితుల మనసు నాకరి (చాయి, 

అ 

హిందూస్థానీ సంగీతబాణీ తనకు నచ్చింది, తనకృళులలో ఆబాజీని 
స్వీకరించారు. సృళివాళం దేవుని'పేర మణీ పవాళశ్రై లిలో ఒక 
కీర్తన రచించారు, 
ఎట్టయాపురంనుంచి రేఖ; 

మన్మథనామ సంవత్సరం వచ్చింది. ఎట్టయాపురంనుండి 
రాజదూతలు నుత్ఫు స్వామి దీక్షితులివారికి పభువులవారినుండి లేఖ 
తెచ్చారు. కుశల[పశళ్నల తర్వాత దీక్షితులు లేఖ చదివారు. 

“'మహారాజరాజభ్రీ నాదజ్యోతి ముత్తు స్వామి దీకీత గురు 
చరణులకు ఎట్టయాపుర (ప్రభువుల వందనాలు, మీరు మాదగ్గరి 


నుంచి వెళ్ళింది మొదలు మీ యోగక్షేమాలు తెలియవు. ఇటీవల 
మారాజ పురోహితుల ఆదేశం మేరకు మా జ్యేష్ట పుతునకు 
వివాహము నిశ్చయించినాము, మీరు మా ఆహ్వానప। తికను 
మనించి మాకుమారుని వివాహ వేదిక పై ఆశీర్వదించి మమ్ము 
తరింపజేయగలరని మనవి.” — 

PY 


డ్‌ త్తరం సాకల్యంగా చదివి దీక్షితులు లు స్టా స, రుం 
ప్రభువుల "ఆహ్వానాన్ని అంగీకరించోస్టుని చెపి పాత రొజ 
దూతలు తిరిగి వెళ్ళిపోయారు. PATE a 


అంతిమయా।త్ర ; | గే 






వివాహానికి బయలుదేరే గ 
దగ్గర బంధువుల దగ్గర వీడ్కోలు మ శాస్త వ్రీయోభారంవర్లి 
తిరీగ తిరువారూరు రాలేనని స్పష్టంగా చెప్పాడు. కుటుంబంతో 
ఎట్టయాపురానికి బయలుదేరారు తీరవారూరులోని సంగీత 
విద్వాంసులు, శిష్యులు సజలనయనాలకో వీడ్కోలు చెప్పారు, 


ఎట్టయాపుర పొలిమేరలో మహారాజు స్వాగత సత్కారాలు 
నిర్వహించారు. తమ్ముని కుటుంబంతో కలిసి వివాహ వేడుకల్లో 
పాల్గొన్నారు దిక్షితులు యువరాజులవారి వివాహానికి వివిధ 
(ప్రాంతాలనుండి బంధుజనం విచ్చేశారు. సంగీత సాహిత్య 


విద్వా౦సులిప సన్మానాలు జరిగాయి. దీక్షితులవారు [పభుసలవో రి 
మీద నవావర ర్ల కృతులను గానం చేశారు. మౌనవాంకితంగా రచనలు 
వేయడం దీక్షితుల స్వ భావానికి విరుద్దం, [సభువులు అలా కోరలేదు 
గూడ, 


జీవనసంధ్యాసమయం ఆసన్నమైందని ముతు త స్వామి 
(గ్రహించారు, మన్మథనామ సంవత్సర (1080) 'పలాకృష్ణ 
చతుర్దశ దినం. శిష్యబృందంతో ముచ్చటిస్తున్నారు. గీక్షితులవాటే 
పూర్వోకల్యాణిలో "ని మీనాక్షీ మే ముదం” అనే కృతిని గానం కేయ 
మన్నారు శిష్యులను. శిష్యులు బృందంగా 7 గానం చేశారు. 


“మీనలోచని పాశమోచని' కీర్తన గానం చెయ్యమన్నారు, 
శిష్యులు గురువు ఆదేశం ee రెండోమారు అదే కీర్తన 
గానం చేయమన్నారు. చివరలో ధ్యాననిమగ్నులై న దిక్షితులవారు 
రెండుచేతులు వెకెత్సి అంజలిఘట్‌ంచి "శివే పాహి అని చివరి శ్వాస 


వదిలారు. నాదజోంతి అరీపోయింది. 
శ యు టట న! 
వారి కీర్త నలను దేశమంతటా జాస్‌ పదేసి శిషుల్లో 


“ 


గురువృగారి బుణ౦ తీర్చుకొన్నారు. (వ క. 


